అథ అషాదశోధ్యయః 
గురువు యోగపట్టమునకు శిష్కుని తయారు చేయుట 
శౌనక ఉవాచ | 


శుత్వా వేదాంతసారం తదహస్యం పరమాదుతమ్‌ | కిం 
పృష్టవాన్వ్యామదేదో మహేశ్వరసుతం తదా || 1 


ధన్యో యోగీ వామదేవశ్శివజానరతస్సుదా | 
యత్సృంబంధాత్కధోత్సన్నా దివ్యా పరమపావనీ || 2 


ఇతి [శుత్వా మునీనాం తద్వచనం గ్రేమగర్చితమ్‌ | సూతః [ప్రాహ 
పసన్ననస్తాన్‌ నివాసక్తమనా బుధః || 3 


శౌనకుడు ఇట్లు పలికెను - 


ఉపనిషత్తుల సారము, రహస్యము మరియు గొప్ప అద్భుతము అగు 
ఆ ఉపదేశమును విని వామదెవమహార్షి అపుడు మహేశ్వరుని 
పుుతుడగు కుమారస్వామిని ఏమి ప్రశ్నించెను? (1)సర్వకాలములలో 
నివజానమునందు (పీతి గల వామదేవమహర్తి ధన్యుడగు యోగి. 
ఆయనను గురించి దివ్వము మరియు మిక్కిలి పావనము అగు ఈ 
కథ (ప్రవర్తిల్లినది (2). మునుల ఈ (పేమతో నిండియున్న 
వచనమును విని *వునియందు లగ్నమైన మనను గలవాడు, 
విద్వాంసుడు అగు సూతుడు ప్రసన్నుడై వారితో నిట్లనాను (3). 


సూత ఉవాచ | 


ధనా యూయం మహాదేవభకా లోకోపకారకాః | శృణుధ్వం 
మునయస్సుర్వే సంవాదం చ తయోఃపునః || 4 


(శుత్వా మహేశతనయవచనం ద్వైతనాశకమ్‌ | అద్వైతజానజనకం 
సంతుకజ్టో%భూన్మహామునిః || 5 


నత్వా స్తుత్వా చ వివిధం కార్తికేయం శివాత్మజమ్‌ | పునః షపచ్చ 
తత్త్వం హి వినయేన మహామునిః || 6 


సూతుడు ఇట్లు పలికెను - 


మహాదేవుని భక్తులు, జనులకు ఉపకారమును చేయువారు అగు మీరు 
ధన్యులు. ఓ మునులారా! మీరందరు వారిద్దరి సంవాదమును మరల 
వినుడు (4). ద్వైతభావనను పోనాడి అద్వాతజ్ఞానమును కలిగించ 
కుమారస్వామి యొక్క వచనములను విని ఆ మహరి సంతసించెను 
(5). ఆ మహర్షి శివప్త్రతుడగు ఆ కార్తికేయునకు నమస్కరించి 
అనేకవిధములుగా స్తుతించి మరల వినయముతో తత్త్వమును 
గురించి ప్రశ్నించెను (6). 


వామదేవ ఉవాచ | 


భగవన్‌ సర్వతత్త్వజ్ఞ షణ్ముఖామృతవారిథే | గురుత్వం కథమేతేషాం 
యతీనాం భావితాత్మనామ్‌ || 7 


జీవానాం భోగమోక్ర్షాదిసిదిస్సిధ్యతి యద్వశాత్‌ | పారంపర్యం వినా 
నాషాముపదేశాధికారితా ||8 


ఏవం చ క్రొరకర్మాంగం స్నానం చ కథమీదృుశమ్‌ | ఇతి విజ్ఞాయ 
స్వామిన్‌ సంశయం ఛేత్తుమర్తసి || 9 


ఇతి [శుత్వా కార్తికేయో వామదేవచస్స్య్మరన్‌ | శివం శివాం చ మనసా 
వ్యాచష్టుముపచ[కమే || 10 


వామదేవుడు ఇట్లు పలికెను - 


ఓ భగవాన్‌! నీవు తత్త్వ్వములన్నియు తెలిసినవాడవు. ఓ షణ్ముఖా! 
నీవు అమృతసముదమవ. పవితమగు అంతఃకరణము గల ఈ 
యతులకు గురుసానము లభించు విధమెట్టిది?(7) ఈ 
జానముయొక్క ప్రభావముచే జీవులకు భోగమోక్షములు సిదించును. 
కాని, పరంపరలో భాగము కానిదే, వీరికి ఉపదేశించే అధికారము లేదు 


గదా! (8) ఇంతేగాక, క్రారకర్శ్మలో అంగమైన స్నానముయుక్క 
స్వరూపమెట్టిది? ఓ స్వామీ! ఈ వివరములను చెప్పి, నా 
సందేహములను తొలగించుటకు నేవే తగుదువు (9), వామదెవుని ఈ 
వచనములను విని కార్తికేయుడు పార్వతిపరమేశ్వరులను 
మనస్సులో స్మరించి వ్యాఖ్యానించుటకు ఉప।కమించాను (10). 


వీసుబహ్మణ్య ఉవాచ | 


యాగపట్టం ప్రవక్ష్యామి గురుత్వం యేన జాయతే | తవ 
స్నేహాద్వామదేప మహధోప్యం విముక్తిదమ్‌ || 11 


వెశాఖే శ్రావణ మాసి తథాశ్వయుజి కార్తికే | మార్గశిర చ మాఘ వా 
శుక్లపక్షే శుభే దినే || 12 


పంచమ్యాం పొరమాస్యాం వా కృతపాభాతికకియః | లబ్దానుజ్జస్తు 
గురుణా న్నాత్వా నియతమానసః || 13 


పర్యంకశౌదచం కృత్వా తద్వాససంగం ప్రమృజ్య చ | ద్విగుణం 
దోరమాబధ్య వాససీ పరిదాయ చ || 14 


క్రాలితాం (ఘిర్వ్వి రాచమ్య భస్మ సద్యాదిమంతతః | ధారయేద్ది 
సమాధాయ సముద్రూలనమారతః || 15 


గృహీతహస్తో గురుణా సానుకూలేన వై మునే | 
సశిష్యస్సాంజలిసన్స్య్వాభ్యాం హస్తాభ్యాం ప్రాజబ్ముఖో యథా || 16 


తధోపవేష్టితస్తొన్మండపే సమలంకృతే | గుర్వాసనవరే శుద్ద 
చలాజినకుశోత్తరే || 17 


అధ దేశిక ఆదాయ శంఖం సాధారమ్మన్త తః | విశోధ్య తస్య పురతః 
గాపయేతానుకూలతః || 18 


సాధారం శంఖమపి చ సంపూజ్య కుసుమాదిభిః | నిఃక్షి పేద్యస్త 
వర్శభ్యాం శోధితం తత సజ్ఞలమ్‌ || 19 


అపూర్వ; పూర్వవత్పూజ్వ్యే షడంగోక్షకమేణ చ | ప్రణవేన పునస్తద్వై 
సప్తధైవాభిమం[తయేత్‌ |' 20 


వీసుబహ్మణ్యస్వామి ఇట్లు పలికెను - 


ఓ వామదేవా! గురుసానమును ఇచ్చే యోగపట్టమును చెప్పెదను. 
మిక్కిలి రహస్యమైనది, మోక్షమునిచ్చునది అగు దీనిని నీయందలి 
(శేమచే చెప్పుచున్నాను (11). వైశాఖ-శావణ-ఆశ $యుజ;-కార్తిక- 
మారగీర-మామేములలో ఏదో ఒక మాసములో శుక్షపక్షములో 
శుభదినముఅగు (12) పంచమినాడు గాని, లేదా పూర్ణిమ నాడు గాని, 
పభాతకృత్వములను నౌరవేరు)కొని గురువు వద్ద అనుమతిని పొంది, 
స్నానమును చేసి, ఎకాగమగు మనస్సు గలవాడై (13), 
వీరాసనములో నడుము మరియు మోకాళ చుట్టూ కప్పే బట్టను ఉతికి, 
దానితో శరీరమును తుడుచుకొని, దానికి రెండు పేటల తాడును 
కట్టి, రెండు వస్త్రములను ధరించి (14), కాళను కడుగుకొని, రెండు 
సారు ఆచమనమును చేసి, సద్యోజాతం ప్రపద్యామి --- (సద్యోజాతుని 
నేను శరణు పొందుచున్నాను---) అనే మంతముతో భస్మను 
స్వీకరించి, శరీరముపై పూసుకొని, తరువాత దానిని ధరించవలెను 
(15). ఓ మునీ! అపుడు అనుకూలుడగు గురువు తన శిష్యులతో 
గూడీఆతని చేతినితన రెండు చేతులలో పట్టుకొని తూర్పు ముఖముగా 
కూర్చుండబెట్టవలెను (16). ఆతడు ఆ విధముగా అలంకరించిన 
మండపములో దర్శ్సలు, దానిపై మృగచర్మము, దానిపై వ్యసనము 
పరచిన, గురువు కూరుండదగిన శుభమగు ఆసనముపై గురువు 
రూర్చుండబట్రిన విధముగా కూర్చుని యుండవలెను (17). 
తరువాత గురువు శంఖమును దాని ఆధారముతో సహా తీసుకొని, అస్త 
మంతముతో దానిని విశేషముగా శుభము చేసి, అనుకూల్యమును 
బటి ఆతనికి ఎదురుగా పెట్టవలెను (18). ఆతడు ఆధారముతో సహా 
శంఖమును పుష్పములు మొదలగు వాటితో పూజించి అస్త 
మం(తముతో మరియ కవచ మం|తముతో దానిని శుభము చేసి, 
పూర్వమునందు చెప్పిన విధముగా పూజింపదగిన ఆ శంఖములో 


షడంగములలో చెప్పబడిన క్రమములో శుభమగు నీటిని నింపి, 
మరల దానిని ఎడు సార్లుఓంకారముతో అభిమం।తించవలను (19, 
20). 


అభ్యర్చ్యు గంధపుషాదార్లూపదీపౌ ప్రదర్శ్య చ | సంరక్ష్యాస్తేణ తం 
శంఖం వర్మణా%థావగుంఠయేత్‌ || 21 


ధేనుశంఖాఖ్యము[దే చ దర్శయేదథ దేశికః | 
పునస్స్వపురతశ్శంఖదక్షిణ దేవ ఉత్తమే || 22 


పూజార్ద్వోకవిధానేన సుందరం మండలం శుభమ్‌ | 
కుర్వ్య్వాతృంపూజయేత్తం చ సుగంధకుసుమాదిభిః || 23 


సాధారం శోధితం శుదం ఘటం తంతుపరిష్కుతమ్‌ | ధూపితం 
స్థాపితం శుధవాసితోదప్రపూరితమ్‌ || 24 


పంచత్వక్‌ పంచప(తైశ్చ మృత్తికాభిశ్చు పంచభిః | మిలితం చ 
సుగంధేన లేపయేత్తం మునీశ్వర || 25 


వస్తా మదలదూర్వాగనారికేలసుమైస్తతః | తం ఘటం 
వస్తుభిశాంన్వసుంస్కుర్వాతృమలంకృతమ్‌ || 26 


విన్యసేత్పంచ రత్నాని ఘళే తత మునీశ్వర | హిరణ్యం చాపి తేషాం 
వాభావే భక్త్యా పవిన్న్యసేత్‌ || 27 


నీలాఖ్యరత్నం చ తథా రత్నే మాణిక్కహేమనీ | పవాలగోమేధకే చ 
పంచరత్నమిదం స్మృతమి || 28 


నృవుస్కమితి సంప్రోచ్య గ్లూమిత్యంతెథ దెశికః | సమ్యగి్వధానతః 
పీత్వా సానుకూలసృమర్పయేత్‌ || 29 


ఆధారశక్తిమారభ్య యజనోక్తవిధానతః | పంచావరణమారేణ 
దేవమావాహ్య పూజయేత్‌ || ౩౦ 


గంధము, పుష్పములు మొదలగువాటితో చక్కగా పూజించి, 
ధూపదీపములను చూపించి, ఆ శంఖమును తరువాత సంరక్ష్యాస్త 
మంతముతో మరియు కవచమంతముతో కప్పి రక్షించవలెను (21). 
తరువాత గురువు ధానుము[దను, శంఖముదను చూపించవలెను. 
తరువాత ఆతడు మరల తన యదుట శంఖమునకు 
దక్షిణమునందు ఉతమమగు స్థానములో (22). అందమైన 
మంగళకరమైన మండలమును పూజావిధానములో చెప్పిన విధముగా 
తయారు చెసి, దానిని కూడ సుగంధము, పుష్పములు మొదలగు 
వాటితో చక్కగా పూజించవలెను (23) మం|తములబచే శుచిగా 
చేయబడిన శుభమగు ఘటమును మట్టుతో సహా తీసుకొని దానికి 
దారములను చుట్టి, దానికి ధూపమును వేసి, పరిశుభమైన 
సుగంధజలముతో దానిని నింపి అచట నుంచవలెను (24). ఓ 
మహర్తీ! ఐదు చెట్టు బెరడులు, ఐదు ఆకులు మరియు ఐదు 
రకముల మట్టి కలిపిన సుగంధమును దానికి పూాయవలెను (25). ఈ 
విధముగా చక్కగా అలంకరించబడియున్న ఆ ఘటమును 
వ[స్తములు, మామిడి ఆకులు, దూర్వ (గడిపోచ) ల అ(గభాగములు, 
పుష్పములు మరియు ఇతరవస్తువులతో సంస్కరించి, దానిపై 
కొబ్బరికాయను ఉంచవలెను (26). ఓ మహర్షీ! ఆ ఘటములో 
అయిదు రత్నములనుంచవలెను. రత్నములు లేనిచో 
బంగారమును దానియందు భక్తితో వేయవలను (27). ఇందనీలము, 
మాణిక్యము, బంగారము, పగడము, గోమేధము అనువాటికి 
పంచరత్నములు అని పెరు (28). తరువాత నీష్యునకు 
అనుకూల్యమును చేసే ఆ ఆచార్యుడు నృవుస్కం గ్లూమ్‌ అనే 
బీజాక్షరములను పలికి పేమతో యథావిధిగా చక్కగా పూజించవలెను 
(29). పూజావిధానములో చెప్పిన విధాముగా 
పంచావరణపూజాపద్దతిని అనుసరిస్తూ సాధకుడు పరమేశ్వరుని 
ఆవాహన చేసి, ఆధారశక్తితో మొదలిడి పూజించవలెను (30). 


నివేద్య పాయసాన్నం చ తాంబూలాది యథా పురా | 
నామాష్టకార్పనాంతం చ కృత్వా తమభిమంత్రయేత్‌ || 31 


పణవాకజ్టోతరశతం (బహ్మభిః పంచభిః క్రమాత్‌ | 
సద్యాదిశాంతమప్య[స్తం రక్షితం వర్శ్మనా పునః || 32 


అవగుంఠర్య ప్రదర్యాథ ధూపదీపౌ చ భక్తితః | ధేనుయోన్యాఖ్యము[దే 
చ సమ్యక్షత ప్రదర్శయేత్‌ || 33 


తతశ్చ దేశికస్తస్య దర్చైరాచ్చాద్య మస్తకే | మండల స్యేశదిగ్పాగే 
చతుర[నం ప్రకల్పుయేత్‌ || 34 


తదుపర్యాసనం రమ్యం కల్పుయిత్వా విధానతః | త్మృత 
సంసాపయేచ్చిష్యుం తం శిశుం సానుకూలతః || 35 


తతః కుంభం సముత్తాప్య స్వస్తివాచనపూర్వకమ్‌ | 
అభిషించద్దురుగ్సిష్యం [పాదక్షిణ్య న మస్తకే || 36 


(ప్రణవం పూర్వముచ్చార్య సప్తధా [బహ్మభిస్తతః | 
పంచభిశ్చాభిషేకాంతే శంఖోదేనాభివేష్టయేత్‌ || 37 


చారుదీపం ప్రదర్శ్యాథ వాససా పరిమృజ్య చ | నూతనం దోరకౌపీనం 
వాససీ పరిధాపయేత్‌ || 38 


క్షాలీతాం[ఘిర్దిిరాచమ్య$ ధృతభస్మగురుశ్నిశుమె | 
హస్తాభ్యామవలంబాధ హస్తా మండపమధ్వతః || 39 


తదంగేష సమాలిపష్య తదృస్మ విధినా గురుః | ఆసన నం|పవేశ్యాాథ 
కలిత సాపయేత్సుఖమ్‌ || 40 


పాయసాన్నమును నైవేద్యమిడి, తాంబూలము మొదలగు వాటిని 
సమర్పించి, పూర్వమునందు చెప్పిన విధముగా ఎనిమిది 
నామములతో పూజ వరకు పూర్తి చేసి, ఆ ఘటమును నూట 
యెనిమిది ఓంకారములతో మరియు సద్యోజాతమ్‌ అను మంతముతో 
మొదలిడి ఈశానస్సర్వ----అను మంతము వరకు గల 
పంచబహ్మమం,తములతో క్రమముగా అభిమంత్రించి అస్త 
కవచమంతములతో మరల దానికి రక్షణను కల్పించి (31,32), 


దానిని వ్యస్తముతో కప్పి, ధూపదీపములను భక్తితో చూపించి, 
తరువాత ధోెనుము[దను మరియు యోనిముదను సరియగు 
విధానములో (పదర్శించవలెను (33). తరువాత ఆచార్యుడు ఆ 
నిష్వుని తలను దర్పలతో కప్పి, మండలమునకు 
ఈశాన్యదిక్కునందు చతుర1సమును గీయవలెను (34). దానిపై 
యథావిధిగా సుందరమగు ఆసనమును ఏర్పాటు చెసి, దానియందు 
తన పుతునివంటి ఆ శిష్యుని అనుకూలముగా నుండు విధములో 
కూర్పండబెట్టవలెను (35). తరువాత గురువు ఆ కుండను 
స్వస్తిమంతములతో పైకి తీసి శిష్యుని శిరస్సుపై 
(ప్రదక్షిణవిధానములో అభిపషేకించవఠలెను (36). ముందుగా 
ఓంకారమును ఎడు సార్లు ఉచ్చరించి , తరువాత 
పంచబహ్మమంతములతో అభిషేకించి, ఆఖరులో శంఖమునందలి 
జలమును చుటూ చటైవలెను (37). తరువాత సుందరమగు 
దీపమును చూపించి, వ్యస్తముతో తుడిచి, కొత్త లంగోటీని మరియు 
రెండు కొతవస్తములను ధరింపజేయవలెను (38). గురువు కాళ్లను 
కడుగుకొని రెండు సారు ఆచమనమును చెసి, భస్మను చేతబట్పుకొని, 
తన పుతునివంటి శిష్యుని రెండు చేతులను తన రెండు చేతులతో 
పట్టుకొని, మండపమునకు మధ్యములో ఆ భస్మను యథావిధిగా వాని 
ఆవయవములయందు ధరింపజేసి, తరువాత అచట ఏర్పాటు 
చేయబడిన సుఖాసనమునందాతనిని కూరుడ బెట్టవలెను (39, 
40). 


పూర్వాభిముఖమాతీయతత్త్వజ్ఞానాభిలాషిణమ్‌ | స్వాసనపో 
గురుర్‌ర్చూ యాదమలాత్తా భశశీవేతి తమ్‌ || 41 


గురుశ్చ్ప పరిపూర్ణోళసి శివ ఇత్వచలస్టితిః | సమాధిమాచరేత్సుమ్యజ్‌ 
ముహూర్తం గుఢమాననః || 42 


పశ్చాదున్మీల్య నయనే సానుకూలేన చేతసా | సాంజలిం సంప్పితం 
శుద్రం పశేచి)ంష్యమనాకులః || 43 


స్వహస్తం భసితాలిప్తం విన్యస్య శిశుమస్తకే | దక్షశుతావుపదిశేద్దం 
సనో్ఫ%హమితి స్పుటమ్‌ || 44 


త[తాద్యహంపదస్యార్హశ్శక్త్యాత్మా న శివస్స్వయమ్‌ | స ఎవాహం 
నివో%స్మీతి స్వాత్మానం సంవిభావయ || 45 


య ఇత్యణోరరతత్త్వముపదిశ్య తతో వదేత్‌ | అవాంతరాణాం 
వాక్యానామర్హతాత్తుర్యమాదరాత్‌ || 46 


వాక్యాని వచ్మితే బహ్మన్‌ సావధానమతిః శృణు | తాని ధారయ చిత్తే 
హి స [బూయాదితి సంస్పుటమ్‌ || 47 


ఇతి ధీ శివమహాపురాణ కైలాససంహితాయాం శిష్యకరణవిధిర్నామ 
అష్టాదశో%ధాాయః (18). 


గురువు తన ఆసనమునందు తూర్పు ముఖముగా కూర్చుండి 
ఆత్మతత్త్వమును తెలియవలెననే అభిలాషను కలిగియున్న ఆ 
నిష్యుని ఉద్దైెశించి, స్వచ్చమైన మనస్సు కలవాడవు కమ్ము అని 
చెప్పవలెను (41). గురువు కూడ నెను పరిపూర్తడనగు శివుడను అనే 
భావనలో స్టిరముగా ముహూర్తకాలము ఉన్నవాడై ఆత్మయందు 
లగ్నమైన మనస్సు గలవాడై సమాధిని అనుషించవలెను (42). 
తరువాత ఆయన కన్నులను తెరచి, కంగారు లేనివాడై, చేతులను 
కట్టుకొని నిలబడియున్న పవితుడగు శిష్యుని ప్రసన్నమగు 
మనస్సుతో చూడవలెను (43). భస్మ పూయబడిన తన చేతిని తన 
పుతుని వంటి శిష్యుని తలపై నుండి కుడి చెవిలో హంసన్చ%హమ్‌ 
(పరబహ్మస్వరూపుడను నెనే) అని స్పష్టముగా ఉపదేశించవలతను 
(44). ఆ మం|తములో మొదటి అక్షరమగు హం పదమునకు 
శక్తిస్వరూపము అని యర్తము. ఈ సకారము సాక్షాత్తుగా శివుడే. ఆ 
శివుడను ఆత్మస్వరూపుడనగు నేనే అని తెలుసుకొనుము (45). ఇట్లు 
బోధించిన తరువాత గురువు అణోరణీయాన్‌ ---- 
(సూక్ష్మమైనదానికంకు కూడ ఆత్మ సూక్ష్మమైనది---) అని 
ఆరంభమయ్యే మంతముయుక్క అర్థము అగు ఆత్మతత్త్వమును 


ఉపదేశించి, తరువాత అవాంతర (మహావాక్కముల మధ్యలో వచ్చే) 
వాక్యముల అర్హ్హమును, తాత్పుర్యమును సాదరముగా చెప్పవలెను 
(46). ఓ |బహ్మస్వరూపుడా! నీకు కొన్ని వాక్యములను చెప్పెదను. 
సావధానమగు మనస్సు గలవాడనై విని, వాటిని మనస్సులో 
నిలబెట్టుకొనుము అని ఆయన ఆతనితో స్పష్టముగా చెప్పవలెను 
(47). 


ధీ శివమహాపురాణములోని కెలాససంహితయందు యోగపట్టము కొరకై 


శిష్యుని సంసిద్దుని చేసే _పష్మకియను వర్ణించ పదునానిమిదవ 
అధ్యాయము ముగిసినది (18). 


